అథ చతుర్తశో్కధ్యాయః 
గృహపత$వతారము 
నందీశ్వర ఉవాచ| 


స విప్రో గృహమాగత్య మహాహర్ష సమన్వితః | ప్రియాయై 
కథయామాస తద్‌వృత్తాంతమకేషతః || 1 


తచ్చుత్వా విపపత్నీ సా ముదం పాప శుచిష్మతీ | అతీవ పేమ 
సంయుక్త ప్రశశంన వధిం నిజమ || 2 


అధ కాలేన తద్యోషి దంతర్వత్నీ బభూవ హ | విధివద్విహితే తేన 
గర్భాధానాఖ్య కర్మణి || 3 


తతః పుంసవనం తేన సుందనాత్‌ర్చా గ్విపశ్చాతా | గృహ్యూక్త 
విధినా సమ్యక్‌ కృతం పుంస్త్వ వివృద్దయే || 4 


సీమంతో%ధథాష్టమే మాసే గర్పరూప సమృధికృృత్‌ | 
సుఖప్రసవసిద్దౌ చ తేనాకారి కృపావిదా || 5 


అధాతశుభతారాసు తారాధిపవరాననః | కేందే గురౌ శుభే లగ్న 
స్మగపహషుయుగేషు చ || 6 


అరిష్టదీప నిర్వాణస్సర్వారిష్టవినాశకృత్‌ | తనయో నామ తస్యాం 
తు శుచిష్మతాాం బభూవ హ || 7 


నందిశ్వరుడిట్లు పలికెను- 


ఆ (బాహ్మణుడు మహానందముతో కూడినవాడై ఇంటికి వచ్చి ఆ 
వృత్తాంతమునంతనూ పియురాలీకి చెప్పును (1). ఆ (బాహ్మణుని 
భార్యయగు శుచిష్మతె ఆ వృత్తాంతమును విని ఆనందించాను. 
ఆమె మిక్కిలి పేమ గలదియై తన భాగ్యమును కొనియాడెను (2). 
తరువాత కొంతకాలమునకు ఆయన యథావిథిగా గర్భాధాన 
సంస్కారముననుష్టించగా ఆమె గర్భవతి ఆయెను (3). తరువాత 
పూర్త గర్భువికాసమునకు పూర్వమునందు విద్వాంసుడగు ఆ 


విశ్వానరుడు గృహ్యసూతములో చెప్పిన విధానముతో పురుషత్వ 
వృద్ది కొరకై పుంసవనమును చక్కగా అనుష్టించెను (4). తరువాత 
ఎనిమిదవ మాసములో దయాళువగు ఆ (బబాహ్మణుడు 
గర్పరూపమును సమృద్దము చేయునది, సుఖప్రసవమును 
కలిగించునది యగు సీమంతమును జరిపించెను (5). తరువాత 
నక్షత్రములు శుభకరముల యుండగా, బృహస్పతె 
కేందమునందుండగా, శుభగహ యాగములయందు 
శుభలగ్నములో చందుని వంటి మోము గలవాడు (6), విపత్తులను 
నశింపజేయువాడు, మృత్యురూపమగు అమంగళమును 
తొలగించువాడు అగు శివుడు, ఆ శుచిష్మతెకి పుుతుడై 
పకటమయెను (7). 


శర్వస్పమస్తసుఖదో భూర్చువస్స్వర్నివాసినామ్‌ | గంధవాహన 
వాహాశృ దిగ్వుధూర్నుఖవాససనసః || 8 


ఇష్టగంధ [పసూనౌఘైరవృషుస్తే ఘనా ఘనాః | దేవదుందుభయో 
నేదుః పసేదుస్పర్వతో దిశః || 9 


పరితస్స్పరితస్ప్వచాం భూతానాం మానసైస్సహ | తమో%తామ్యతు 
నితరాం రజోళపి విరజో%భవత్‌ || 10 


సత్త్వాస్సత్త్వు సమాయుక్తా సుుధావృష్టిరృభూవ వై | కల్యాణీ సర్వథా 
వాణీ (ప్రాణినః పియవత్వభూత్‌ || 11 


రంభాముఖా అపురనో మంగల్నదవ్యవాణయః | విద్యాధర్యశ్చ 
కిన్నర్యస్త థఛామర్యస్సృహసశః || 12 


గంధర్వోరగయక్రాణాం సుమానిన్య శుభస్వరాః | గాయంతో 
మంగలం గీతం తతా జగురనేకశః || 13 


మరీచిర।తిః పులహః పులస్త్వ్యః క్రతురంగిరాః | వసిష్టః కశ్వపోగన్తో 
విభాండో మాండవవీసుతః || 14 


భూర్చువ స్సువర్లోకములలో నివసించువారికి సమస్తసుఖములను 
ఇచ్చే శర్వుడు అవతరించెను. ఆ సమయములో సుగంధమును 
కలిగియున్న వాయువులు దిక్కులు అనే యువతుల ముఖములపె 
వ[(స్తములైనవి (8). మహామేఘములు అభీష్టమగు సుగంధముగల 
పుష్పములను అధికముగా వర్షించినవి. దేవదుందుభులు 
మోగినవి. దిక్కులన్నియు నిర్మలమైనవి (9). 
జలాశయములన్నియు తేటపడెను. [ప్రాణుల మనస్సులు 
పసన్నమయ్యెను. చీకట్లు తొలగిపోయెను ధూళి అణగారి దిక్కులు 
స్వచ్చృమయ్యను (10) పాణులు ఆనందమును వొాందినవి. 
అమృతవర్తము కురిసెను. మానవుల వాక్కు అన్ని విధములుగా 
మంగళకరము, పయమైనది ఆయను (11). రంభాద్యపురస్థలు, 
వత్యా ధరయువతలు, కిన్నర(స్తీలు, వేలాది మంది దేవతా స్తీలు, 
గంధర్వ నాగ యక్షుల యువతులు మంగళ దవ్యములను చేత 
బట్టి మధురస్వరముతో మంగళగీతములను పాడుతూ పెద 
సంఖ్యలో అచటకు విచ్చేసిరి (12, 13). మరీచి, అత్రి, 
పులహుడు, పులస్వుుడు, క్రతువు, అంగిరస్సు, వసిష్తుడు, 
కశ్యపుడు, అగస్తుడు, మాండవి పుుతుడగు విభాండుడు విచ్చేసిరి 
(14). 


లోమశో రోమచరణో భరద్వాజో్కథ గౌతమః | భృగుస్తు గాలవో గర్గో 
జాతూకర్తః పరాశరః || 15 


ఆపస్తంబో యాజ్ఞవల్కో దక్షవాల్మీకి ముధలాః | శాతాతపశ్చ 
తికితశిలాదశ్శంఖ ఉంఛభుక్‌ || 16 


జమదగ్నిశ) సంవర్తో మతంగో భరతోంశుమాన్‌ | వ్యాసః కాత్యాయన; 
కుతృశౌనకనుు శుతశ్ముకః || 17 


బుష్యశృంగో%థ దుర్వాసాశ్నుచి ర్నారదతుంబురూ | ఉతంకో 
వామ దేవశ) పవనోళశితదేవలా || 18 


సాలంకాయన హారీతా విశ్వామితో%థ భార్గవః | మృకండుస్సహ 
పుతేణ పర్వతో దారుకస్తథా || 19 


ధౌమ్యోపమన్యువత్సాద్యా మునయో మునికన్యకాః | తచ్చాంత్యర్హం 
సమాజగ్గుర్దన్యం విశ్వానరాశమమ్‌ || 20 


(బహ్మా బృహస్పతియుతో దేవో గరుడవాహనః | నందిభ్యంగి 
సమాయుక్తో గౌర్యా సహ వృషధ్వజః || 21 


లోమశుడు, రోమచరణుడు, భరద్వాజుడు, గౌతముడు, భృగువు, 
గాలవుడు, గర్గుడు, జాతూ కర్తుడు పరాశరుడు (15), ఆపస్తంబుడు, 
యాజివల్కుడు, దక్షుడు, వాల్మీకి, ముధలుడు, శాతాతపుడు, 
లిఖితుడు, శిలాదుడు, ఉంఛవృత్తిచే జీవించు శంఖుడు (16). 
జమదగ్ని, సంవర్తుడు,మతంగుడు, భరతుడు, అంశుమంతుడు, 
వ్యాసుడు, కాత్సాయనుడు, కుత్సుడు, శౌనకుడు, సువతుడు, 
శుకుడు (17), బుష్యుశృంగుడు, దూర్వాసుడు, శుచి, నారదుడు, 
తుంబురుడు, ఉతంకుడు, వామదెవుడు,పవనుడు, అశితుడు, 
దేవలుడు (18), సాలంకాయనుడు, హారీతుడు, విశ్వామిత్రుడు, 
భాగవుడు, మృకండుడు, ఆతని పుుతుడగు మార్కండేయుడు, 
పర్వతుడు, దారుకుడు (19), ధౌమ్యుడు, ఉపమన్యుడు, వత్సుడు 
మొదలగు మహర్షులు, మునికన్యకలు జన్మకాలమందు చేయబడే 
శాంతెకొరకై విశ్వానరుని పవ్మితమగు ఆశశమమునకు విచ్చసిరి 
(20). బబహ్మ, బృహసప్పుతి, గరుడ వాహనుడగు విషు దెవుడు, నంది 
భృంగులతో గూడి పార్వతీపరమేశ్వరులు విచ్చేసిరి (21). 


మహేందముఖ్యా గీర్వాణా నాగః పాతాల వాసినః | రత్నాన్యాదాయ 
బహుశస్సుసరిత్కా మహాబ్బయః || 22 


ఇొవరా జంగమం రూపం ధృత్వాయాతాస్సహసశ: | 
మహామహోత్సువే తస్మిన్‌ బభూవాకాలకౌముద్‌ || 23 


జాతకర్మ స్వయం తస్య కృతవాన్‌ విధిరానతః | శుతిం విచార్య 
త(దూపం నామ్నా గృహపతెిస్స్వుయమ్‌ || 24 


ఇతి నామ దదౌ తసైశు దేయమేకాదశే%హని | నామకర్మ విధానేన 
తదర్థం శుతెముచ్చరన్‌ || 25 


చతుర్నిగమ మంతోక్తె రాశిర్చిరభినంద్య చ | 
సమాయాదంసమారుహ్వ సర్వేషాం చ పితామహ || 26 


కృత్వా బాలోచితాం రక్షాం లౌకికీం గతిమాగితః | ఆరుహ్య యానం 
సర ణమ హర అట హరితాాయ || 27 


అహో రూపమహోతేజస్త్వ్య హూ సర్వాంగలక్షణమ్‌ | అహో 
శుచిష్మతీ భాగ్యమామి రాసీత్స్వ్వయం హరః || 28 


అధవా కిమిదం చ్మితం సర్వభక్త జనేష్వహూ | 
స్వయమావిరభూదుదో యతో రుదస్త దర్చితః || 29 


ఇతి స్తువంత స్తేజన్యోన్యం సంప్రహృష్టతనూరుహాః | విశ్వానరం 
సమాపషృచ్చ్యు జగ్ముస్సుర్వే యథాగతమ్‌ || ౩౦ 


మహేందుడు మొదలగు దేవతలు, పాతాళమునందు నివసించు 
నాగులు,నదులు, సముదములు అనేక రత్నములను తీసుకొని 
వచ్చిరి (22). పర్వతములు పురుషరూపమును దాలి వేల 
సంఖ్యలో వచ్చిరి. ఆ మహూతృవమునందు కాలము కాని 
కాలములో వెన్నెలలు కురిసినవి (23). బహ్మ వినయపూర్వకముగా 
ఆ బాలునకు జాతకర్మను స్వయముగా చేయించెను. ఆ బాలుని 
రూపమును మరియు వేదమును పరిశీలించి ఆతనికి స్వయముగా 
గృహపతి యని పేరిడెను (24). పదకొండవ రోజున 
వేదమంతముల నుచ్చరిస్తూ నామకర్మ విధానముతో ఆ పేరును 
పెట్టెను (25). ఆ తరువాత అందరికీ పితామహుడగు [బహ్మ నాల్లు 
వేదములలోని మంతములతో ఆశీర్వదించి అభినందించి 
హంసారూఢుడై తన లోకమునకు వెళాను (26). లోకపు పోకడనను 
సరించి శివవిష్టువులు కూడ బాలునకు తగిన రక్షను చేసి తమ 
వాహనముపై తమ ధామమలకు వెడలిరి (27). అహో! ఎమి 
రూపము ! ఎమి తేజస్సు! అవయవములన్నియు ఎంత చక్కగా 
నున్నవియో! అహో! శుచిష్మతె భాగ్యవంతురాలు. శివుడు 
స్వయముగా ఆమెకు పు[తుడై అవతరించినాడు (28). అయిననూ, 
భక్తజనుల విషయములో ఇట్లు జరుగుటలో ఆశ్చర్యమేమున్నది? 
వారు రుదుని అరించినారు. కాన రుదుడు స్వయముగా 


ఆవిరృవించినాడు (29). వారందరు ఇట్లు స్తుతిస్తూ, తమలో తాము 
మాటలాడు కొనుచూ, గగుర్చాటుతో గూడిన దేహములు గలవారై 
విశ్వానరుని వధ సెలవు తీసుకొని వచ్చిన దారిన వెళిరి (30). 


అతః పుతం సమీహంతే గృహస్తాశమవాసినః | పృతేణ లోకాన్‌ 
జయతి శుతిరేషా సనాతనీ || 31 


అపుతస్య గృహం శూన్వమపుత స్వార్హనం వృథా | అపుతస్య 
తపశ్చిన్నం నో పవితత్య పుతతః || 3౩2 


న పుుతాత్సృరమో లాభో న పుతాత్సరమం సుఖమ్‌ | న 
పుతాత్సరమం మితం పరత్రేహ చ కుతచిత్‌ || 33 


నిష్కమో%థ చతుర్తెస మాసి పిత్రా కృతో గృహాత్‌ | 
అన్నప్రాశనమబ్దాహే చూడార్డె చార్లవత్కుతా || 34 


కర్ణవేధం తతః కృత్వా శవణర్‌క్షే స కర్మవిత్‌ | 
[బహ్మతేజో%ిభివృద్దర్ణం పంచమేబైే వతం దడా || 35 


ఉపాకర్మ తతః కృత్వా వేదానధాపయతుధీః | అబ్బం వేదాన్‌ స 
విధినా %ర్ర్యైష్ట సాంగపదగక్రమాన్‌ || 36 


విద్యాజాతం సమస్తం చ సాక్షి మాతం గురోర్ముఖాత్‌ | వినయాది 
గుణానావిష్కర్వన్‌ జగ్రాహ శక్తి మాన్‌ || 37 


ఇందువలననే గృహస్థాశమములో నున్నవారు పుత్రుని 
కాంక్షించెదరు. పుతుడు పుణ్యలోకములను పొందుటలో 
కారణమగునని సనాతనమగు వేదము చెప్పుచున్నది (31). 
పు[తుడు లేని వాని ఇల్లు శూన్యముగా నుండును. వాని సంపాదన 
వ్యర్తము. వాని తపస్సు చెడిపోవును. పుత్రుడు లేని వానికి పవిత్రత 
ఉండదు (32). పృతుని కంజె గొప్ప లాభము గాని, గొప్పు సుఖము 
గాని లేదు. ఇహపరలోకములలో పు[తునికంజె గొప్ప మిత్రుడు 
లేడు (33). తండి ఆ బాలునకు నాభవ మాసములో ఇంటి 
గడపను దాటుట అను ఉత)వమును, ఆరవమాసములో 
అన్న(పాశనమును, సంవత్సరము దాటిన తరువాత 


కేశవపనమును చేయించెను (34) కర్మవేతయగు ఆ తండి శవణా 
నక్షతమునాడు ఆ బాలునకు చెవులను కుట్టించెను. 
అయిదవయేట ఆ బాలునిచె _బహ్మతేజస్సును వర్గిల్లజేయు 
(వ్రతమును చేయించెను (35). తరువాత ఉపాకర్మను జరిపించి ఆ 
సద్‌ర్పాహ్మణుడు ఆ బాలునకు వేదములను చెప్పించెను. ఆతడు 
ఒక సంవత్సురకాలము అంగములతో పదక్రమములతో గూడిన 
వేదములను యథావిధిగా అధ్యయనము చేసెను (36). 
శక్తిమంతుడగు ఆ బాలుడు విద్వలనన్నింటిని గురుముఖమునుండి 
నియమ రక్షణకొరకు మాత్రమే [గహించుటయే గాక వినయము 
మొదలగు సదుణములను కూడ |[పకటించెను(37). 


తతో%థ నవమే వరే పితో శనుశూషణ రతమ్‌ | వైశ్వానరం 
గృహపతిం [దష్టు మాయాచ్చ నారదః || 38 


విశ్వానరోటజం |పాప్య దేవర్షిస్తం తు కౌతుకీ | అపృుచుత్కుశలం 
తత గృహీతారాసనః క్రమాత్‌ || 39 


తతస్పర్వం చ తద్బాగ్యం పుుతధర్శ్మం చ సమ్ముఖీ | వైశ్వానరం 
సమవదతి స్మృతా ివపదాంబుజము || 40 


ఇత్వుక్షో మునినా బాలః పితోరాజామవాప్య నః | ప్రణమ్య నారదం 
(నీమాన్‌ భక్తా ప్రహ్వ ఉపావిశత్‌ || 41 


వైశ్వానర సమభ్యే హి మమోత్సుంగే నిషీద భోః | లక్షణాని 
పరీక్షే %హం పాణిం దర్శయ దక్షిణమ్‌ || 42 


తతో దృష్టా తు సర్వం హి తాలు జిహ్వాది నారదః | విశ్వానరం 
సమవదచ్చి వ(పేరణయా సుదీః || 43 


తరువాత తొమ్మిదవ యేట తలిదం[డుల సేవలో నిమగ్నుడై 
యున్న విశ్వానరపుతుడగు గృహపతెని దర్శించుటకు నారదుడు 
వచాను (38). అటి కుతూహలముతో దేవరియగు నారదుడు 
విశ్వానరుని పర్ణశాలను చెరుకొని అర్యము మొదలగు వాటిని 
స్వీకరించి ఆసనముపై గూర్చుండి కుశల్వపశలనడిగెను (39). 
ఆయన శివుని పాదపద్మములను స్మరించి విశ్వానరుని పుత్రుని 


యొదుటనే ఆ బాలుని భాగ్యమును, ఆతడు పాటించే 
పృతధర్శమును గూర్చి విస్తారముగా చెప్పెను (40). మహర్షి ఇట్లు 
చెప్పగా ఆ బాలుడు తలిదం[డుల యాజ్ఞచే నారదమహర్తికి 
సవినయముగా భక్తితో నమస్కరించి కూర్చుండెను. అపుడా మహర్షి 
మిక్కిలి శోభిలే బాలునితో నిట్లనెను (41). ఓయీ! 
విశ్వానరకుమారా! ఇటు రమ్ము. నా ఒడిలో గూరుండుము. నీ 
కుడిచేతిని చూపుము. నేను లక్షణములను పరీక్షించెదను (42). 
నారదుడు అపుడు బాలుని హస్తరేఖలను, నోటిలోపలి భాగమును, 
నాలుకను ఇతరము సర్వమును చూచెను. బుధ్ది శాలియగు 
నారదుడు అపుడు శివునిపేరణను పొంది విశ్వానరునితో నిట్లనెను 
(43). 


నారద ఉవాచ | 


విశ్వానరమున వచ్చి శృణు పృత్రాంక మాదరాత్‌ | 
సర్వాంగస్త్వంకవాన్‌ పుతో మహాలక్షణవానయమ్‌ || 44 


కిం తు సర్వగుణోపేతం సర్వలక్షణలక్షి తమ్‌ | సంపూర్ణనిర్మల 
కలం పాలయేద్విధు వద్విధిః || 45 


తస్మాత్సర్వపయత్తేన రక్షణీయస్త్వ సౌ శిశుః | గుణో%పి దోషతాం 
యాతి వక్రీ భూతే విధాతరి || 46 


శంకేస్య ద్వాదశే మాసి ప్రత్యూహో విద్యుదగ్నితః | ఇత్వుక్త్వా 
నారద్కొగచ్చదేవలోకం యథాగతమ్‌ || 47 


ఇతి [వ శివమహాపురాణ శతరుదసంహితాయాం 
గృహపత్యవతారవరనం నామ చతుర్దశో%ధాయః (14) 


నారదుడిట్లు పలికెను - 


ఓ విశ్వానరమహర్షి! నీ పుతుని యందు గల చిహ్నములను 
గురించి చెప్పెదను. ఆదరముతో వినుము. గొప్ప లక్షణములు గల 
ఈ నీ పుుతుని యందు చిహ్నములు సర్వావయవములయందు 
గలవు (44). కాని సర్వగుణములతో గూడినవాడు, 


సర్వలక్షణములతో ప్రకాశించువాడు, చందుని వలె పూర్ణస్వచ్చ 
కళలు గలవాడు అగు ఈ బాలుని విధాత రక్షించుగాక! (45) కావున 
నీవు పయత్నములన్నిటినీ ఆచరించి ఈ శిశువును రక్షించుము. 
విధి వక్రించినచో గుణము కూడా దోషము అగును (46). ఈ 
బాలునకు పన్నెండవ సంవత్సరములో విద్యుత్తు (మెరుపు) వలన, 
లేక అగ్ని వలన గండము గలదని నాకు శంక కలుగుచున్నది. 
ఇట్లు పలికి నారదుడు వచ్చిన దారిన దేవలోకమునకు వెళ్లాను 
(47). 


ధీ శివ మహాపురాణములోని శతరుద సంహితయందు గృహ 
పత్యవతారవర్తనమనే పదనాభవ అధ్యాయము ముగిసినది (14). 


